తలల అజా 


భావి మహాభారత స్వరూపం 

గాయత్రి మంత్రానికి మూడు చరణాలున్నాయి. 
అలాగే యుగ నిర్మాణ యోజన కార్యవద్ధతిని మూడు 
చరణాలుగా విభజించడమైంది. మొదటిది జ్ఞాన యజ్ఞం. 
రెండవది రచనాత్మక కార్యక్రమాల (ప్రేరణ. ' మూడవది. 
'సంఘర్వణ లేదా యుధ్ధం. జ్ఞాన యజ్ఞం అంటే ప్రజలకు 
మంచి మార్గాన్ని నిర్దేశించడం, వికృతమైన ఆలోచనలకు 
'పరిష్మారం చూపడం. తప్పుగా అలోచించేవారిని మంచి 
ఆలోచనల వైప్తు '్రేరేపించాలి. మానవుని ఆలోచనలు 
క్రమపద్ధతిలో లేకపోతే అతను చేసే పని కూదా సరైనదిగా. 
ఉండదు. మానవుడు మంచి పనులను చేయాలంటే అతని 
ఆలోచనా విధానం సంస్కారవంతంగా ఉండాలి. నేదు 
సమాజమూ, ధర్మమూ, రాజనీతి మొదలైన వాటిలో ఉన్న 
వికృతమైన ఆలోచనలను తగురీతిలో వరివ్మరించక 
పోవడంవల్ల అవి ఇంకా వికృతంగా తయారైనాయి. 
ఇటువంటి మానసిక పరిస్థితులను సరిచేయడం మన 
కర్తవ్యం. మురికి వట్టి ఉన్న పాత వద్ధతులన్నూ 


(0 భావిమహాభారతం 


ఆచారాలనూ, వరంవరలనూ మొదలంటా తీసివేసి 
వివేకవంతమైన, బుర్ధిమంతమైన అలోచనా విధానాలను. 
స్థాపింపచేయడమే జ్ఞానయజ్ఞం. 

'మన యోజన యొక్క మొదటి పని జ్ఞానము. 
జ్ఞానముతో కూడిన ఆలోచనలు లేకపోలే ఒక్క అదుగు. 
కూదా ముందుకు వేయలేము. జ్ఞానము మానవ జీవితాన్ని 
ప్రభావితం చేస్తుందన్న విశ్వాసం కలిగినపుడు అతను 
త్యాగశీలిగానూ, కష్టాల్ని సహించే శక్తికల వాడుగనూ, 
తయారై ప్రగతి వథంలో నడించేందుకు ఉద్యమిస్తాడు. 

యుగ నిర్మాణము యొక్క రెండవ అడుగు, ప్రజల్లో 
'రచనాత్మక కార్యక్రమాలు చేయడానికి ప్రేరణ కల్గించడం. 
తనకూ తన పిల్లలకూ సేన చేసుకోవడం కాదు, ఏ 
నమాజంలోవైతే జన్మించామో, ఏ ధర్మంలో, ఏ 
సంస్కృతిలో, ఏ ప్రపంచంలో మనం జన్మించామో వాటికి 
"సేవ చేయడం మన కర్తవ్యం. మన కర్తవ్యాన్ని గురించి 
'తెలుసుకున్నపుడు కొంత సమయాన్ని, కొంత దబ్బునూ. 


భావి మహాభారతం =ాయాయాయవా=డా 


లోక కల్యాణానికి వినియోగించాలి. అలా చేసినపుడు 
అది మానవుని పరిపక్వతకు గుర్తింపు తెస్తుంది. ప్రతి 
మానవునిలో సేవా భావం కలగాలి. సేవాఖావమే 
భగవంతునికి భజన, పూజ. కేవలము పూజ చేస్తూ, వి 
విధమైన సేన చేయనపుడు అ పూజ వ్యర్థము. సేవ 
చేయాలన్న ప్రవృత్తిని నమాజంలోని ప్రతి ఒక్కరూ 
అలవర్చుకొని నమాజసేవ తన నిత్యజీవనంలో ఒక 
(భాగంగా చేసుకొని రచనాత్మక కార్యక్రమాలలో ని; 
'మవ్వాలి. ఆ విధమైన ప్రేరణ కలిగించడమే రచనాత్మక 
కార్య లక్ష్యం. మానవుడు తనకున్న 24 గంటలలో 
ఎనిమిది గంటలు నిద్రపోతాడు. 8 గంటలు ధనాన్ని 
సంపాదించడానికి ఉపయోగిస్తాడు. మిగిలిన 8 గంటలలో 
కనీసం 4 గంటలైనా లోక కల్యాణ కార్యక్రమాలకు 
వినియోగిందాలి. 

మొదట ఒక గంట జ్ఞాన ప్రచారం కొరకు పది 
'పైనలు (ఆనాటి కాలంలో యగ బుషి సగము కప్పు-టీ, 
సగము రొట్టె ఖరీదును లెక్కగా తీసుకున్నాడు) నేటి 


లా భావి మహాభారతం 


పరిస్టితిననునరించి అదే నిష్పత్తిలో అంశదానాన్ని 
లెక్కించాలి. సేవా కార్యక్రమానికి 4 గంటలు 
ఉపయోగించాలి. డబ్బును గురించి ఆలోచించి సపుడు 
సమాజసేవా కార్యక్రమాలకు ఒక రోజు అదాయం 
ఉపయోగించుకొని 29 రోజుల జీతం తన కోసం 
ఉపయోగించుకోవాలి. వంద రూపాయలు సంపాదించే 
వాడు సమాజం కోసం 3 రూపాయలు కూడా ఇవ్వలేదా? 
అంతా మన పొట్టకూ, మన పిల్లల కొరకేనా? అతని 
సంపాదన మీద సమాజానికి ఏ అర్హతా లేదా? ప్రభుత్వం 
పన్ను వసూలు చేస్తున్నదంటే దీని కోసమే. ప్రతి వ్యక్తి 
'స్వచ్యందంగా సమాజం కోసం కొంత సమయాన్ని కొంత 
'ధవాన్నీ ఇవ్వడం తప్పని సరిగా అలవాటు చేసుకోవాలి. 
అప్పుడే సేవా కార్యక్రమాలు జరుగుతాయి. 

'సేవా కార్యక్రమాలు చేయడానకి సమయం కావాలి. 
'చెమటోడ్సి భ్రమ చేయాలి, దబ్బు కావాలి. ప్రజలు ఇవన్నీ 
'ఇవ్వగలిగినపుడు, రెండవ అడుగు ముందుకు వెళుతుంది. 
జ్ఞాన యజ్ఞ విస్తరణ జరిగినపుడు ఈ కార్యక్రమాలన్నీ 
భాిమవిభరతం టాడా 


'దాలా బాగున్నాయని ప్రజలు ప్రశంసించినపుడు వాటికి 
సహకరించి పనులు చేయాలి. అలా చేయనవుడు 
గౌరవమూ, విశ్వాసమూ నిలకడగా ఉండవు. అన్నీ గాలికి 
ఎగిరిపోతాయి. మంచి మాటలు చెపుతున్నప్తుడు అవేశం 
కలుగుతుంది. కానీ అది నీటి బుడగలాగా ఒక్క క్షణం 
నిలిస్తే చాలదు. అవేశాన్నీ విశ్వాసాన్నీ కార్యరూపంలోనికి 
తెచ్చుటకై సేవా కార్యక్రమాలు చేపట్టాలి. అందుచేతనే 
'మన కార్యక్రమాలన్నిటితో ఈ విషయాన్ని కూడా 
జోడించాము. మన కార్యక్రమాలతో ప్రభావితులైనవారు 
శ్రమించి సమాజానికి ఏదో ఒక విధంగా సేవలనందిస్తూ 
వీనిని విశ్వవ్యాప్తంగావిస్తూ మానవీయతను పెంపొందించి 
'సూక్షిక పరివారంగా తయారగుటకు ఏదో ఒక విధమైనా 
'రచనాత్మక కార్యాలు చేయాలి. ఈ విషయం శత సూ్రీయ 
యోజనలో విస్తారంగా తెలుపబడింది. 

ఇక మూడవ చరణం సంఘర్షణ లేదా పోరాటం. 
నంధుర్నణ లేకపోతే అవాంఛనీయ తత్వాలను, 
'రూపుమావలేము. కొంతమంది స్వార్థపరులూ లేదా 
ల 'భావి మహాభారతం 


'అవివేకుల్లూ తమ తమ తెలివితేటల్నీ ఉన్నతంగా 
ఊహించుకొని తమ బుద్ధినీ గురించి గర్వాన్న పెంచుకొని 
తమ ఆలోచనలే సరైనవని వాదిస్తారు. తప్పు చేసిన 
ముదుసలి శ్రమకోర్చి, ఖర్చు చేసి హిమాలయం నాలుగు 
'ధామముల యాత్ర ముగించుకొని పవిత్రుడనై పోయానని 
భావిస్తూ తోటివారిని కూడా తన మార్గములో నడవమని 
'ప్రోత్సహిస్తాడు. ఈ రీతిలో తన తప్పు, ఒప్పు కాదని 
చెప్పినా వినదు మొండిగా వాదిస్తాడు. తన తవ్వు 
ఒప్పుకోక పోవడం తన గొప్ప అనుకుంటాడు. పెళ్ళిళ్ళ 
విషయంలో కూడా అదే రీతిలో మా తాత ముత్తాతల 
కాలంలో చేసే వారు, అ పద్ధతిని మార్చలేము అంటారు. 

ఈవిధమైన మూఢాచారాలతలో స్వార్థపరులైన 
'జాగీర్జారులు మొదలుకొని తాలుకాధికారుల వరకు, 
పూజారులూ, పందాలూ మొదలైనవారంతా అవాంఛ 
నీయమైన తత్వాలతో అవినీతి సంపాదన మరిగి వ్యర్ధపు 
మాటలతో మోసం చేస్తున్నారు. ఏదైనా అవినీతిని గురించి 
చెప్పితే నిజమే, అలాగే అంటూ, వారే బ్రష్టాార నిరోధ 


భావి మహాభారతం =టటడాడారా 


సమితికి ప్రెసిడెంట్‌గా కూడా చెలామణి అగుచున్నారు. 
చేసేదంతా అక్రమ నంపాదనే. ఇటువంటి వారు 
సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారిని 
'మార్చేదెలా? ఏదైనా నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తే వారే. 
'వదిమందికి ధర్మబోధచేస్తారు. ఇటువంటి. వారిని 
మాటలతో బాగు చేయలేము. 


అవినీతిని ఎదుర్యోవడం 
అత్యవసరము 

దీనికి ఏమి చేయాలి? సేవా కార్యక్రమాల అమలు, 
'ద్వారా శ్రమించడం, సేవాభావాన్ని వికసీంపచేయడం. 
జరగాలి. ఇందువలన అసంభవాలు- సంభవాలుగా. 
మారుతాయి. కాని కొన్ని వేళల అంత రంగంలో ఉన్న 
'కరదుగట్టిన స్వార్థము పెద్ద బందరాయిలాగా అద్దు 
నిలుస్తుంది. దీన్ని తొలగించడానికి ఒకటే మార్గం అదే 
'నయానా, భయానా చివరకు సంఘర్షణా పథాన్ని చేపట్టి 
వారిని ఎదిరించాలి. తప్పనిసరివేళ ధైర్యాన్ని వివేకాన్ని 


(గ్రజడడజడజడజఊజడఊజా భావి మహాభారతం 


కూడగట్టుకొని పోరాటం నల్బాలి. మన బుషులు, 
 అవతారపురుషులైన రాముడు, కృష్ణుడు మున్నగువారు 
మనకందించిన మార్గ నిద్దేశనం ఇదే. దువ్మలను 
తొలగించాలి, ఎదిరించాలి, పోరాదాలి. యుషుల నైతిక 
శిక్షణా, భాగవత రామాయణ కథలూ ప్రజలలో ప్రభావం 
'చూపనపుడూ, భగవంతుదే స్వయంగా అవతరించాల్సి 
వచ్చింది. బాణాలు ఎక్కుపెట్టాల్సి వచ్చింది. పది 
అవతారాల్లో కూడా దండన అనివార్యమైంది. చిట్ట చివరి 
'అవతారాలైన బుద్ధుడూ, వామన అవతారాల్లో మాత్రం 
జ్ఞానం ద్వారా పని జరిగింది. మిగిలిన అవతారాల్లో 
యుద్ధం చేయాల్సి వచ్చింది. అందుకు ప్రజలను కూడా, 
సన్నద్ధం చేయాల్సి వచ్చింది. 

అవాంఛనీయమైన పరిస్థితులను ఎదుర్మొని వానిని 
చక్కదిద్దుటకు నంభర్నణ తప్పదు. అవాంఛనీయ 
వరిన్సీతులను తొలగించుటకు ఎంత బోధించినా 
'వ్రయోజనం ఉండదు. అందర్నీ నంన్మరించగల 
'సమర్జులైన సాధువులెందరున్నారు? నారదుడు ఒక 
అబవవిఖరఈంలాాాడా 


గజదొంగ వాల్మీకిని మాత్రమే సంస్మరింప్రగల్లాడు. కావున 
సంఘర్షణ తప్పనినరి. దీనికై ఒకరితోనొకరు ఎదురు 
నిలిచి పోరాడాల్సిన వని లేదు. యుగ పరివర్తన 
సమయంలో గొప్ప మహాభారతం ముడిపడి ఉంది. ఈ 
మహాభారతంలో ఖడ్డాలూ, తుపాకుల అవసరం లేదు. 
'ఖద్గాలూ, తుపాకులతో చేస్తే యుద్ధం సమిసిపోదు. పైగా 
(కొత్త క్రొత్త సమస్యలు తలెత్తుతాయి. 

హిందూ దేశంలో మహాభారత యుద్ధం జరిగింది. 
మహా భారత యుద్ధం తర్వాత వచ్చిన పరిస్థితులు 
'ఇవ్పటివరకూ సర్భకోలేదు. రెండవ ప్రపంచ యుద్ధం 
వచ్చింది. లక్షలాది ప్రజలు చనిపోయారు. ప్రపంచంలో 

'పెరిగిపోయింది. కాని లాభం కన్పించలేదు. 
'భవివ్యత్తులో మనం చేసే యుద్ధం విచిత్రమైన పద్ధలిలో 
ఉంటుంది. ఇచ్చట వివేకులు, అవివేకులతో పోరాడాలి. 
నచ్చచెప్పడంతోపాటు మనం చేయాల్సిన పని విభేద 
రూపంలో కూడా ఉందాలి. తప్పుడు పనులు చేసేవారిలో 
ఏవిధంగానూ సహకరించక వారిని నిరోధించాలి. 
"లా -- భావి మహాభారతం 


సహాయ నిరాకరణ మొదటి మెట్టు 


ఏ వ్యక్తి అయినా దురాచారుదూ, ధూర్తుడై 
ఇతరులకు నష్టం కలిగించుచున్నవ్వుడు అతనిని 
నిరోధించక, పైగా అతను చెప్పిన దానికి ఊకొట్టడమూ 
మనము చేసే పెద్ద తప్పు, రెండవది అతనికి సహాయం 
చేస్తాము. మానవునిలోని ఈ పిరికితనం వలననే 
దుర్మార్గులు, పాపులు, గూండాలు మన సమాజంలో 
తయారవడానికి కారణమగుచున్నది. మనం భైర్యంగా 
ఎదురు నిలచి దుర్మార్గునితో ఈ విధంగా చెప్పాలి. “మేము 
నీ తప్పుడు పనులకు నహకరించము. నీతో కలసి 
ఉండము, నిన్ను సమర్థించముూ. ఈ విధంగా చెప్పినపుడు 
'దుష్టులలో ధైర్యం సగానికి సగము సన్నగిల్నతుంది. 
'పోట్లాడకపోయినా కనీసం అతనితో దైర్యంగా మాట్లాడాలి. 
అదే నిజమైన పరాజ్రమము. ఓట్లు అడగడానికి వచ్చిన 
వ్యక్తితో మి ప్రవర్తన మాకు నచ్చలేదు. మీకు అసెంబ్లీలో 
ప్రజల తరపున కూర్చునే హక్కు లేదు. మీకు మేము 
ఓటు వెయ్యం అని నిష్కర్షగా చెప్పాలి. మనలో చాలా 


మంది గ్రహించాల్సిన ప్రధాన విషయం ఏమనగా ఎవరైతే. 
మంచి పనులు చేయక తప్పుడు దారిలో నడుస్తుంటారో 
అతనితో రాజీపదరాదు. అతనిని సమర్థించవద్దు. మీలో 
అతనితో పోట్లాడే ధైర్యం లేకపోలే మాట్లాడకుండా ఉండి, 
'స్టైన సమయం కోసం నిరీక్షించండి. ఎటువంటి పరిస్థితి 
లోనూ అతనికి సహాయ పడదం కాన్సీ సం 
కాన, అతనితో స్నేహం చేయడం కానీ చేయవద్దు. అలా. 
చేయకపోతే మనం అవినీతిని సమర్థించిన వారమవుతాం. 
పోరాటం ఇచ్చట నుండే ప్రారంభమవుతుంది. 
దుర్మార్గులకు సహాయ పడకూడదు. ఒక జూదగాడు వచ్చి 
మిమ్మల్ని వడ్డీకి డబ్బు అడిగితే అప్పుడు నీవు జూదగాడిఏ 
'డబ్బు ఇవ్వము అని ఖండితంగా చెప్పండి. ఇదే సహాయ 
నిరాకరణ. మంచిగానే మాట్లాడండి. మీ గౌరవం 
తగ్గకుండా మాట్లాడండి. ఉన్నది ఉన్నట్లుగా దైర్యంగా 
చెప్పండి. అప్పుడు మేలే జరుగుతుంది. దుర్మార్గుడు 
సింహం తోలు కప్పుకున్నంత మాత్రాన సింహం కాదు. 


గలా భావి మహాభారతం 


మంచిని మంచిగా, చెడును చెడుగా తెలుసుకుని 
(ప్రవర్తించాలి. దుర్మార్గులకు సహకరించకుందా ఉండడం. 
నేర్చుకోవాలి. 

చెడుకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. పోట్లాడు. 
తున్నప్రుడు ఇరు వర్గాల వారికి దెబ్బలు తగులుతాయి. 
'మనకు దెబ్బలు తగలకూడదంటీ ఎలా? ఒక మంచి 
గురించి మనం పోరాడేవేళ మనకు దెబ్బలు తగలవచ్చు. 
మరియు నష్టం కూడా కలుగవచ్చు. అన్నిటికీ సిద్ధపదాలి. 
ఈ విధమైన ధైర్యం మనలో కలిగినపుడు చెడుకు 
'సహకరించకూడదన్న భావం వికసించి బలీయమౌతుంది. 
పాపము, అవినీతి, అనాచారాలకు విరుద్ధంగా సంఘర్షణ 
చేయగలిగినవుడు నూటికి 50 శాతం విజయం 


ప్రాప్తిస్తుంది. 
తర్వాత చరణం విరోధం 


చెడుకు నవాళరించకపోవడనేం కాదు, 
వ్యతిరేకించాలి కూదా, ఒక తండ్రి కుమారునితో “20వేలు 


'భావిమవోభారతం =టజాడజాడాయాడా 


వరకట్నం తీసుకోవాలి, నీవు నా కుమారుడిని, శ్రవణ 
'కుమారుడూ, శ్రీరామచంద్రుడూ కూడా తండ్రి మాట 
విన్నారు. అట్లే నీవు కూడా నా మాట విను. మేము నీకు 
వివాహము చేస్తాము. తంది ఆదేశాన్ని విను అంటాడు.” 
'సంస్మార విహీమదైన తండ్రి మాటను వ్యతిరేకించే దైర్యం 
కుమారునిలో రావాలి, తండ్రితో ఇలా చెప్పాలి, “మీరు 
నాకు తండ్రి, మిమ్మల్ని గౌరవించడం నా కర్తవ్యం. నేమ 
మిమ్మల్ని ప్రేమిస్తాను, సేవ చేస్తాను, కాని మీరు చెప్పిన 
ఈ తప్పు మాటను నేను వినను. ప్రస్తుత మీ అలోచన 
ధర్మ విరుద్ధం. చెడును అంగీకరించకపోవడం, చెడు 
ఆదేశాన్ని ఉల్లంఘించుట్క ఏ విధంగానూ తప్పుకాదు. 
'మీరు పెద్దలు. నాకు తండ్రి. తండ్రి కంటే కూడా ధర్మం 
న్యాయం, వివేకం గొప్పవి". 


న్యాయబద్భుల ఉదాహరణలు 
న్యాయ నిష్టుల ఉదాహరణలు దాలా ఉన్నాయి. 
'ప్ర్తోదుడు, విభీషణుడు మొదలైన వారు ఈ 


కరా భావిమహాభారతం 


'కోవలోనివారే. ఒక తండ్రి కుమారునితో ఇలా దెప్పాదు. 
“నీవు బంగారం సంపాదించాలి. నీతిగానైనా సరే లేక 
అవినీతి మార్గంలోనైనా నరే. సమాజాన్ని గురించి 
అలోచిస్తే ఏమి లాభం?”. దీనికి జవాబుగా కుమారుడు 
“నాకు బంగారం అవసరం లేదు, మనదేశంలో దుః 
'ితులు, దరిద్రులు ఎంతో మంది ఉన్నారు. వారికి 
నహాయవడాలి. మన దగ్గర ఉన్న డబ్బు మనకు 
సరిపోతుంది. జీవితమంతా దబ్బు సంపాదించడంలోనే 
గడిపేస్తే మన జీవికానికర్థం ఏమున్నది? మనము మంచి 
పనులను ఎందుకు చేయకూడదు? భగవంతుని అజ్ఞాను. 
సారం ప్రపంచంలో శాంతి కొరకు మనం ఎందుకు 
ప్రయత్నించకూడదు” అన్నాడు. దీనితో తండ్రికి దాలా 
కోవమొచ్చింది. నా మాట విని తీరాలి అన్నాడు. 
“ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు. నేను నీ మాట 
'వివసూ అన్నాడు కుమారుడు. తండ్రి కొడుకును పీదిస్తూనే 
ఉన్నాడు. తండ్రి కొట్టాడు, తిట్టాడు, నోటికొచ్చినట్లు 
'మాట్లాదాడు. కొడుకు శౌంతంగానే జవాబు చెప్పాడు. 


భావిమపాఖారతం లాలాయాడి 


“తండ్రిగా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ మీ మాట మాభ్రం. 
ఎటువంటి పరిస్థితుల్లోనూ వినను” ప్రహ్లాదుని తండ్రి 
'బాధలు పెట్టినా ప్రహ్లాదుడు వినలేదు". అన్నాడు కొడుకు. 
తండ్రిగాన్కీ, మన పెద్దలు గానీ, ఇంకెవరైనా గానీ 
తప్పుడు మాటలు చెప్పినప్పుడు వారితో సూటిగా, గట్టిగా 
చెప్పంది “మీ మాటలు మేము వినము అని” చాలా. 
మంది ఏదో విధంగా ధనం నంపాదించమని 
ప్రోత్సహిస్తారు. వారి మాటలు లక్ష్యపెట్టవద్దు. 
న్యాయానికి కట్టుబడ్డవారు. ఎందరో ఉన్నారు. 
విభీషణుడు మనకు ఆదర్శం, రావణుడు అతనికి అన్న 
సాధారణంగా అన్న చెప్పినట్లుగా తమ్ముడు వినాలి. అన్న 
చెప్పిన మాటలు సరైనవైతే తమ్ముడు విని తీరాలి. అన్న 
చేసే పనులు అన్యాయమైనపుడు అతన్ని సమర్థించడం. 
నరైనది కాదు. రావణుడు తప్పుడు వని చేశాడు. 


కుంభకర్జుడు అన్నను సమర్ధించాడు. వారు విభీషణునితో 
“నీవు మన కుటుంబంలోని వాడివి. మేము నడచిన 


(లా భావిమహాధారకం 


బాటలో నడుపు" అన్నారు. విభీషణుడు మాత్రం “నేను. 
మీ వంశంలోని వాడిని, మీ కుటుంబంలోని వాదిని, 
మంచి పనులకు మాత్రమే సహాయం చేస్తాను. మీరు 
చేసే పనులు న్యాయ సమ్మతం కానపుడు నేను మీకు 
నవాకరించను” అని జవాబిచ్చి రాముని వళ్లాన 
చేరిపోయాడు. 

ఇటువంటి సంఘర్షణ మన కుటుంబంలోని 
వారితో కూడా చేయాలి. కైకేయీ, భరతుని విషయం 
తీసుకుంటే భరతుదు తల్లి మాటను తిరస్మరిందాదు. 
(కోయి, భరతునిలో “నేను నీకు తల్లిని, తల్లి మాట కొడుకు 
వినాలి. నేను ఈ రాజసింహాననాన్ని నీకోసం ఉందాను. 
నీవు నింవోననాన్ని అధిష్టించాలి. రామచంద్రుని 
వనవాసాలకు వంపించాను. నీవు నంతోషంగా 
'రాఖ్యపాలన చేయి” అన్నది. దానికి భరతుదిలా జవాబు 
చెప్పాడు. “నీవు వాకు తల్లివి. నీకు భోజనం పెదతాను. 
నమస్మరిస్తాను. నీ కాళ్ళు కడుగుతాను. కానీ నీవు 


భావిమహాభారకం బాలా 


చెప్పుచున్న ఈ తప్పుడు మాటను నేను ససేమిరా వినను. 
నీ మాట విన్నచో ధర్మానికి హానీ జరుగుతుంది. 
భగవంతుని బాట విడచిపెట్టినట్లవుతుంది. ఆత్మ గొప్పది, 
న్యాయం గొప్పది". 
సాంప్రదాయాల కంటే వివేకం 
గొప్పది 

'మన నమాజంలో అనేక విధములైన చెడు 
అచారములు సంప్రదాయముల పేరిట చెలామణియగుట 
చూచుచున్నాం. వీనిని అనేకులు విశ్వసించుచున్నారు, 
'అచరించుచున్నారు. వీనిని ప్రధానంగా వయోవృద్ధులు 
'ప్రోత్సపాంచుట జరుగుచున్నది. గొర్రె పోకడ 
సమాజములో కనపదుచున్నది. ప్రధానంగా వివాహ 
వేడుకలలో ఇట్టి మూర్ధపు అలోచనలు, అచారాలు, 
'సంభ్రదాయాల పేరిట చెల్లుబాటగుట చూచుచున్నాం. 
విలాసవంతమైన వివాహాలకు వ్యతిరేకంగా మేము 
జరుపుతున్న వాటితో సంఘర్నించాలి. స్వార్ధపరులు తమ 


(భా భావి మహాభారతం 


కొడుకుని అమ్ముకొని (కట్నంతో) ఇంట్లో నంవద 
'పెంచుకోవాలనుకుంటారు. ఇంట్లో ఇష్టమొచ్చిన రీతిలో 
ఉండాలనుకుంటారు. వాటిని ఎటువంటి పరిస్థితుల 
లోనూ '్రోత్సహొంచరాదు. ప్రతి యువకుడూ ఒక 
ప్రహ్లాదుడు కావాలి. తండ్రి చేస్తున్న చెడును, అన్యాయాన్ని 
వ్యతిరేకించాలి. 

పెద్దలు, కోడలు అ వస్తువులు తేలేదు, ఈ వస్తువులు 
తేలేదు అంటుంటారు. అటువంటివారితో ఇలా చెప్పాలి. 
“అమ్మా! మేము. పెద్దలకు సేవ చేస్తాము, కొని 
అనవసరంగా మీరు నియంతల్లాగా ప్రవర్తించాలని చూస్తే 
'మేము అమోదించం. మీకు కోపం వచ్చినా పరవాలేదు. 
న్యాయం, ధర్మం గొప్పవి. మీరు నా భార్యపై నిందారోపణ 
చేయుట నాకు బాధను కలిగిన్తుంది. ఇటువంటి 
నంభర్నణ తబ్లిదండ్రులతోనూ, అన్నదమ్ములకు 
విరుద్ధంగా భార్యకు కూదా విరుద్ధంగా చేయవచ్చు. 
శంకరాచార్యుల తల్లి, కొడుకుతో వివాహం చేసుకొని 
స్థిరపదమని చెప్పంది. కాని వారు తల్లితో నేను గృహస్థ 
'లావిమహాభారతం బాటు 


జీవితం గడుపుతూ ఉండాలా? సమాజ సేవ చేయనక్మర 
లేదా? మీరు నా కన్న తర్లే కావచ్చు. కానీ మీ మాట 
నేను వినను అని చెప్పారు. మన కుటుంబంలో భార్యా 
విల్లలతో కూడా ఇటువంటి నంభుర్నణా అవనర 
మౌతుంది. మన దేశచరిత్రలో ఇటువంటి విషయాలు 
చాలా జరిగాయి. ఇటువంటి నంధర్నణ ్రవృత్తి 
అధారంగా చెడు అవారాలను మొదలంటూ తీసివేసి, 
ఈ ప్రవృత్తిని వికసింవ చేయాలి. 

మన పరివారంలో చాలా మంది అర్థం లేని పాఠ 
'అదారాలలో చిక్కుకొని ఉన్నారు. మేము ఫలానా శాఖ 
వాళ్ళం, మేము కాన్య కుజ్బలర, మేము బాజపేయీలము, 
వేము మా శాఖలోని వారితోనే వివావోలు 
చేసుకుంటాము. వేరే వాళ్ళు ముట్టింది మేము తినము. 
ఈ విధమైన అవివేకమైన ఆచారాలను వట్టకొని 
'వేలాడుతుంటారు. ఇటువంటి. వాళ్ళ మాటలను 
సమర్ధిస్తూ న్యాయాన్ని హత్య చేయరాదు. ఇటువంటి 
అవాంఛనీయ తత్వాలకు విరుద్ధంగా పోరాదాలి. 


గాంధీగారి ఆయుధాలైన నత్యాగ్రహము, నవోయ 
నిరాకరణలను ఉపయోగించాలి. 

మనం చేయాల్సిన సత్యాగ్రహం ఇదివరకటి లాగా. 
 అహింసాత్మక మైనది కాడు. మేము నీ వాకిలి ముందు 
పడుకుంటాము. నా గుండెల మీద కాలుపెట్టి నీవు 
'దాటిపో అంటారు. చాలా మంది సిగ్గులేని వారుంటారు. 
వారు నిజంగానే గుండెల మీద కాలుపెట్టి నదచివెళ్తారు. 
ఇప్పటి సత్యాగ్రహ పద్ధతి వరైనది. నలువైపులా ముట్టడి, 
'కెందు మూడువేల మంది కలసి ఒక దుర్మార్గుని చుట్ట 
ముట్టి అతన్ని ఇంట్లో నుండి బయటకి 'వెళ్ళనీయక 
పోవడం, అవాంఛనీయ సంఘటనలు జరిగేచోట, లంచ 
గొండితనము, కల్తీ వస్తువుల అమ్మకం ఇంకా ఎచ్చట 
అన్యాయం జరుగుతుందో, ఎచ్చట విశ్వానమాతం 
జరుగుతుందో అలాంటి చోట ఇలా అందరూ కలసి 
అద్దగిందాలి. ఈవిధంగా అద్దగించదానికి ఒక సంఘర్షణా 
'యగనిర్మాణ సేనను తయారు చేయాలి. సమర్థవంతమైన 
ఈ సేన అవాంఛనీయమైన శక్తులను ఎదిరిస్తుంది, ఒక 
'లావిమహాభారతం డు 


చిన్న పిల్లను ఒక ముసలివాడికిచ్చి పెళ్ళి చేస్తున్నారు. 
అక్కడ సత్యాగ్రహాలు, పికెటింగ్‌లు పనికిరావు. అక్కద 
అందరూ కలసి, వరుని గుజ్జం, ముందుకు వెళ్ళకుండా. 
'అద్భుకోచాలి. రెండు వేల మంది దారినద్డగించి 
నిలబిడిపోవాలి. పిల్ల తండ్రిని గదిలో బంధించాలి. దీని 
పరిణామమేమైనప్పటికీ ధైర్యంగా నిలవాలి. జైలుకు 
వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి. గాంధీజీ సమయంలో ఎందరో 
జైలుకు వెళ్ళారు. మీరు కూడా వెళ్తారు. 
వశుబలిలాంటి అనవ్యోకరమైన వనులను 
అడ్డగించాలి. మాంసం తినడము, తినకపోవడం వేరే 
సంగతి, దేవత ఒక మనిషి కాదు. ఒక మానవుడు ఆమెకు, 
యజమాని కాడు. దేవతను అపకీర్తి పాలు చేయవద్దు. 
దేవత నీది నాది కాదు. నమస్త పొందు సమాజానికి 
సంబంధించిన ఆ దేవిని కళంకితం చేయరాదు. దేవతకు, 
'పూజ చేయండి. పూలు, చందనం సమర్పించండి. కాని 
ఆమెను ఒక హత్యాకారిగాా ఒక విశాచిగా, ఒక 
'క్రూరురాలిగా చూపి తల్లిని అవమానించకంది, దేవత 


కరా భావిమహాభారకం 


కొరకు ఒక జంతువును చంపుతారు. ఆ కల్లి ఎప్పుడూ. 
'కక్తం శ్రాగదు. రక్తం తాగేదయితే అమెను దేవతగా, 
తల్లిగా ఎలా ఆరాధిస్తాము? ధర్మంలో అటువంటి దేవతకు 
స్థానం లేదు. హత్య చేయడం, రక్తం త్రాగడం, బలి 
ఇవ్వడం వీనికన్నింటికీ ధర్మంలో స్థానం లేదు. అది ఒక 
'సహించరాని పాపం, పైశాచికత్వము. 

'ఈ పైశాచిక ప్రవృత్తి మన హిందూ సమాజంలో 
అక్కడక్కడా వ్యాపించి ఉంది. ప్రజల్లో వివేకాన్ని ఉత్పన్నం. 
చేయడం మన కర్తవ్యం. ప్రపంచంలో ఎచ్చటగానీ 
'జంకువుల యొక్క గానీ, మనుష్యుల యొక్క గానీ మేకలూ. 
కోళ్ళ యొక్క గానీ, రక్తం తాగి మాంసం తినే దేవి ఎచ్చ, 
లేదు. ఆది దేవతల పని కాదు. 

తీవ్రమైన ఆందోళన చేయాలి 

చెడు పద్ధతులకు విరుద్ధంగా సాధ్యమైనంత 
సత్యాగ్రహం చేసి అవసరమైతే జైళ్ళకు వెళ్ళాల్సి వచ్చినా. 
వెళ్ళాలి. నష్టం కలుగుతుందన్నపుడు చట్టాన్ని కూడా 
'భావిమహాఖారతం డు, 


ఉల్లంఘించవచ్చు. చట్టం న్యాయానికి విరుద్ధమై బాధా 
'కరమైనపుడు అ చట్టాన్ని కూదా ఉల్లంఘించాలి. ఆ 
సమయంలో వీదైనా నష్టం వాటిల్లినా దాన్ని సహించ 
గలగాలి. చట్టానికంటే న్యాయం గొప్పది. ఒక చిన్న పిల్లను 
ఒక ముసలవాదిరిచ్చి పెళ్ళి చేస్తున్నారు. అచ్చట చట్ట 
ప్రకారం ఏ అవరోధం లేకుండా ఉండవచ్చు. కానీ 
అప్పుడు చట్టాన్ని లెక్కచేయవద్దు. చట్టాన్ని అతిక్రమిస్తాం. 

ఈ విధంగా (గ్రజల్లో తిరుగుబాటు ధోరణి 
పెంపొందించాలి. సమాజానికి అత్యంత అవశ్యకమైన 
మార్గాన్ని తెలియచెప్పాలి. ధర్మం పేరిట ధనం 
'దుర్వినియోగమై పోతున్నపుడు తప్పనిసరిగా అద్దుకోవాలి. 
స్వార్థపరులైన మహంతులు తమ పీఠం కొరకూ లేదా. 
వ్యక్తుల కొరకు అక్రమంగా ధనాన్ని జమదేస్తారో, వాటిని 
నిరోధించి నమాజం కోనం ఖర్చు చేయాలి. వ 
దేవాలయంలో వూజారులు, మహంతులు, కోట్లు 
సంపాదిస్తూ మహారాజుల్లాగా విలాసవంతమైన జీవితాన్ని 
'గడుపుతున్నారో ఆ దేవాలయాలకు డబ్బులివ్వ కూడదు. 


ఇటువంటి పూజారులు లేదా మహంతులతో “మిమ్మల్ని 
ఇక ధర్మాదార్యులుగా రొనసాగనీయము, మీరు 
'ధర్మాబార్యులయితే సాధువుల లాగా జీవించండి. మీ 
వద్దనున్న ధనాన్ని లోక కల్యాణ కార్యక్రమాలకు, 
వెనుకబడ్డ సమాజ ప్రజలకూ వినియోగించండి” అని 
చెప్పాలి. స్వార్థపరులైన వారు మీ మాటలు వినకపోతే 
వారితో సంఘర్షణ చేయాలి. సంఘర్షణ ఎలా ఉండాలనేది 
తర్వాత నిర్ణయిస్తాము. మనం ఒక లోకవాహినీ సేనను. 
తయారు చేయాలి. వారు స్వయం సేవకులుగా ఉంది 
అవసరమైతే దావదానికి కూడా తయారుగా ఉంటామని 
చెప్పాలి. లోకవాహినీ సేన సంరక్షణకు శివిరాలు తయారు 
చేయాలి. ఆ సేన బ్రదర్శనలు ముట్టి, సత్యాగ్రహము 
మొదలైన కార్యాలు చేయాలి. అన్యాయానికి వ్యతిరేకంగా. 
తిరుగుబాటు ధోరణి ప్రజల్లో కలిగించాలి. తిరుగుబాటు. 
'ఢోరణి ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉన్నపుడు వారి 
'సహాయార్థము ఒక పెద్దలోకవాహినీ సేన తయారవ్వాలి. 
ఈ సేన ప్రభుత్వ సేనలాగ కాక, శ్రాంతికారీ సేన లాగా, 


'భావిమహాభారకం ----ాయార్త్రా 


లోక నిర్మాణ సేనలాగా భావి మహాభారత స్వరూపాన్ని 
తెలిపే, ఒక సేన కావాలి. ఈ సేన భ్రష్టావారులు, విశ్వాస 
ఘాతకులు, పాలల్లో నీరు కలిపేవారు, తూకంలో మోసం 
చేసేవారు, కొలతల్లో మోనం చేసేవారు ఇలా 
అవాంఛనీయ ప్రక్రియలను సమాజంలో ఉత్పన్నం చేసి 
వ్యాపింపదేసే వారిపైన దండెత్తాలి, ఎదిరించాలి. వారిపైన 
'ఇమీవంటి పనులు చేయకుండే విధంగా ఒత్తిడి చేయాలి. 


ఆనేక పద్ధతుల్లో సంఘర్షణ 

మనవద్దనున్న డబ్బుతో మనం ఏ వనినైనా 
చేయవచ్చునన్న మినహాయింపులేదు. సినిమా వారికి 
విరుద్ధంగా పికెటింగ్‌ చేయవచ్చు. ధర్నా చేయవచ్చు. 
కెమెరాలకు అద్దు తగులవచ్చు. వారి పనులు విఫలమయ్యే 
విధంగా ఏమైనా చేయవచ్చు. (వ్రజల్లో చెడును 
వ్యాపింపచేసే గాయకులు, సంగీతము ఇటువంటి వాటికి 
విరుద్దంగా నక్యాగ్రహము చేయవచ్చు. నమాజూనికి 
అపకీర్తి తెచ్చే విధంగా ఉన్న సాహిత్యాన్ని వ్రాసే వారి 


(తా భావి మహాభారతం 


ఇంటివద్ద నిరాహారదీక్ష ప్రాణం పోయినా పరవాలేదని 
చేయాలి. నమాజాన్ని పాడు చేసే విధంగా చేసే 
ప్రసంగాన్ని ఉటంకిస్తూ వ్రాసి అందరికీ పంచాలి. డబ్బుల 
కారకు సమాజానికి కీడు చేస్తూ ఎంతమందిని పాదు 
చేశారనేది ప్రజలందరికీ తెలియచేయాలి. ఇటువంటి వారి 
బండారం బయటపడేలా మనం ధైర్యంగా నిలవాలి. 
తమను ఎదిరించేవాడు లేరనే ధైర్యం ఉన్నందువల్లే, 
ఈ గూండాయిజం ప్రబలింది. మనం తలచుకుంటే ఏ 
పనినైనా చేయవచ్చు. ఎప్పుడైతే ఈ గూందాలకు తమను. 
ఎదిరించే వాడు ఎదుట నిలబద్దారనీ, మనం చేసే తప్పుడు 
పనులకు విరుద్ధంగా పోరాదుతారని తెలిస్తే వారిలో ధైర్యం 
సన్నగిల్లుతుంది. ఒకరికి నష్టం కలిగినపుడు వేరొకరు. 
మౌనంగా ఉంటున్నందువల్లే గూందాయిజం పెరిగి 
పోయింది. ఒక మనిషికి నష్టం జరిగితే ఇంకొక మనిషి 
నాకెందుకులే అని మౌనంగా ఉంటున్నాడు. అతను ఒకరి 
కోసం నేనెందుకు కష్టాల్లో దుక్కోవాలి అనుకుంటాడు. 
(ప్రాణాన్ని సహితం లెక్కచేయక కష్ట సమయంలో ధైర్యంగా. 
'భావిమవాభారతం బాలాలాాాటడ్లా 


నిలబడి తమ జీవితాన్ని, ప్రాణాన్నీ నవాళ్ళను. 
ఎదుర్కొనడానికి సమర్పించు. కుంటారో అటువంటి 
'లోకసేవకులు నిలబడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. 
జీవితంలో అలసిపోయిన వారు మేము ఒంటరి వాళ్ళము. 
మేము ఏమి చేయగలము, గూండాలు మమ్మల్ని 
బాధిస్తున్నారు అనుకునేవారికి అవినీతిని ఎదుర్కోవడానికి 
'లోకవాహిని సైన్యంతోపాటు అసంఖ్యాకములైన ప్రజలు 
కూడా వారికి అందగా నిలవాలి. అప్పుదు ఒక విప్లవము 
.ఉత్పన్నమౌతుంది. వ్యక్తుల మధ్య, సమాజంలోనూ, మంచి 
చెడుల మధ్య ఉత్పన్నమయ్యే యుద్ధ జ్వాలను అట్టి 
విష్లవజ్వాలతో చెదరగొట్టవచ్చును. 

'అనంతోషమనే అగ్నిని మనలోవలే మండేలా. 
చేసుకోవద్దు. అసంతోష పరిస్థితులను దూరం చేయాలి. 
వాటితో పోట్లాడి వాటిని తొలగించాలను కుంటున్నాము. 
కనుక మన అంతిమ అడుగు, ప్రజలు, జ్ఞాన యజ్ఞంతో 
ప్రభావితులై సేవాకార్యాలతో వారి మనోభూమీని వికసింప 


ఆలాాాాాాాాాా భావిమహాధారకం 


చేసికొని సమాజం ఎడల వారి కర్తవ్యాన్ని నిర్వహించాలి, 
త్యాగం చేయాలి. ఈ విధంగా మానవుడు తాను, 
సమర్థుదనన్న అనుభవం కలిగించుకొన్నపుడు మనం 
మూడవ అడుగైన సంఘర్షణ అనేదానికి విశాలమైన ప్లాను. 
వేసుకోవాలి. 

ఆ ప్లాను వేసే సమయం ఇంకా రాలేదు. ప్రస్తుతం. 
జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలు, రచనాత్మక కార్యక్రమాల దిశను 
నిర్ధారిస్తున్నాము. మనము ఒక లోక వాహిని సేనను 
తయారుచేసి అవినీతికి విరుద్ధంగా అవాంఛనీయ 
పరిస్థితులకు విరుద్ధంగా, అనావశ్యకమైన వాటికి 
విరుద్ధంగా, మూఢ నమ్మకాలకు విరుద్ధంగా యుద్ధం 
చేయాలి. 


ఉపయోగకరమైన రణనీతి కావాలి 

ఈ విధమైన యుద్ధం ఎలా చేయాలన్నది 
పరిస్థితులపై అధారవడి ఉంటుంది. ఇందుకు ఒక 
రణన్‌తిని నిర్జారించుకోవాలి. దాని స్వరూపాన్ని ఇవ్వుడే 
'భాబిమవాభారతం పాటా 


తయారు చేసుకోలేము. ఏ దిశలో ఎప్పుడు తుపాకి 
'పేల్చాలి, మౌనంగా ఉందాలా, ముందుకు వెళ్ళాలా 
వెనక్కీ నడవాలా ఇవన్నీ అప్పటి సేనావతి చేయవలసిన 
పని. జ్ఞాన యజ్ఞం, రతనాత్మక కార్యక్రమాల లాగ్కా 
సంఘర్షణ రూపురేఖను ఇప్పుడే తయారు చేయలేము. 
అది అప్పటి పరస్థితులను బట్టి ఉంటుంది. ఎక్కడ, 
అవాంఛనీయ పరిస్థితులు ఎంత తక్కువగా ఉన్నాయి. 
ఎక్కడ క్రోధం ఎక్కువగా ఉందో ఎక్కడ జనులు, 
సహకారము చేయడానికి తయారుగా ఉన్నారో అటువంటి 
స్థలాల్నీ ముందుగా ఎన్నుకొని నడవాలి. సాఫల్యం 
జరుగుతుందని ఆశ ఉన్న పనులకు ప్రాముఖ్యమివ్వాలి. 
పనులు ఏక్కడ నుండి మొదలు పెట్టాలి, ఎక్కడ 
అంతం చేయాలి. అనేదాని కన్నా నూతన యుగం: 
'ప్రారంభించదానికి వ్యక్తి నిర్మాణాన్ని ముందు చేపట్టాలి. 
మనం చేయవలసిన పని అవాంఛనీయ తత్వాలను, 
విదుర్శొనుట, దీనికి ఒక లోకవాహినీ సంఘర్షణ సేన 
ఉందాలి. వాటికి శిబిరాలు తయారు చేసుకోవాలి, 


(హా భావిమహాధారకం 


ఉందడానికీ, భోజనానికీ ఏర్పాటు చేయాలి. దేశాన్ని 
సంరక్షించే సేవలు ఏ విధంగా ప్రాణాలకు తెగించి 
పనిచేస్తారో అడే విధంగా మనలోక వాహిని సేన కూడా. 
'పాప కార్యాల్లూ అనాచారాలకు విరుద్ధంగా పోరాదాలి. 
ప్రాచీన కాలంలో క్షత్రియులు కూడా దేశ రక్షణకు ఇలాగే 
పోరాడేవారు. 

శాన్మణులు జర్‌ యం బన్టా, ప్రకీయుల 
పోరాటాల ద్వారా వైశ్యులు తదితరులు ఎవరైతే సేవా 
తత్పరులో వారు సేవాకార్యక్రమాల ద్వారా పోరాటం 
'సల్పాలి. రచనాత్మక కార్యక్రమాలు మూడు భాగాలుగా. 
ఉన్నాయి. గాయత్రీ మంత్రం మూడు చరణాల 
న్వరూవంగా యుగ నిర్మాణ యోజనను మూడు 
భాగాలుగా విభజించారు. ఇవ్పుడు జ్ఞాన యజ్ఞము, 
తర్వాతి రోజుల్లో రచనాత్యక కార్యక్రమాల ద్వారా పాప 
'వ్రజ్షాళన చేస్తాము. అనాచారమూ, అవివేకమూ, 
అజ్ఞానము, అన్యాయాలూ ఏవైతే నమాజమంతా. 


భావి మహాభారతం ---- డ్రం 


'అవరించి ఉన్నాయో, వాటి మూలాల్నే నాశనం చేస్తాము. 
అటువంటి అంతిమ యుద్ధం మన లక్ష్యం. అదే మన 
భావిభారత యుద్ధం అప్పుడు భారతదేశం చిన్నదిగా 
ఉండదు. అది విశ్వవ్యాప్తమైన భారతము. దాన్నే మనం 
'మహాభారతమని చెప్పగలుగుతాము. మనం చేసే ఈ 
మహాభారత యుద్ధం వలన ఎక్కడా ఏ విధమైన చెడూ 
మిగలదు. ఈ పోరాటానికి ఒక స్వరూపాన్ని తయారు. 
చేయాలి. ఆందోళన ద్వారా సంతకాల ద్వారా, అదే 
విధంగా చెడు పనులు చేయ్యము అని ప్రతిజ్ఞల ద్వారా 
ప్రారంభిస్తాము. తర్వాత కార్యక్రమాలను వికసింప 
చేస్తాము, విస్తరింపచేస్తాము. 


న! 


